మొసలి కథ 


ఫిలిప్పిస్ 
జానపద కథ 


మొసలి కథ 
ఫిలిప్పిస్ 
జానపద కథ 


మొసలి కథ 


నపద కథ 
హోసే 
, తెలుగు: కె . సురేష్ 


ఒకరోజువాసు నది దగ్గర ఆడుకుంటున్నాడు . 
అప్పుడు అతడికి ఎవరో ఏడుస్తూ ఉండటం 


వినిపించింది . 


వాసు అటూ , ఇటూ చూశాడు . ఒక ఉచ్చులో 
చిక్కుకున్న ఒక మొసలి అతడికి కనపడింది . 
“ నేను ఏమైనా సహాయం చెయ్యగలనా ? ” 
మొసలిని అడిగాడు వాసు . 


“ ఈ ఉచ్చునుంచి నన్ను కాపాడితే నీకు ఒక బంగారు 
కంకణం ఇస్తాను ,” అన్నది మొసలి . 
ముడి విప్పి ఆ మొసలిని ఉచ్చునుంచి కాపాడాడువాసు . 
“నాకు కంకణం ఇవ్వు ” 


“ కంకణం ఇప్పుడు నా దగ్గర లేదు , ” అంది మొసలి . 
“ నా వీపు మీద కూర్చో , మనం వెళ్లిఆ కంకణం తీసుకుందాం . ” 


“ నా దగ్గర బంగారు కంకణం లేదు . ఇప్పుడు నిన్ను తినేస్తాను ! ” 
నది మధ్యలోకి వెళ్లిన తరువాత అంది మొసలి . 


“ ఇది న్యాయంకాదు ! వాసు అన్నాడు . “ నిన్ను 
కాపాడాను. నన్ను ఎలా తింటావు ? ” 
“ మొసలికి ఆహారం అయ్యే అదృష్టంచాలా కొద్ది మంది 
పిల్లలకేదొరుకుతుంది , ” మొసలి నవ్వుతూ అంది . 


అప్పుడు , అక్కడికి ఒక పాత బుట్ట వచ్చింది . “నువ్వు నన్ను 
తినటం న్యాయమేనా అని ఆ బుట్టని అడుగుదాం , ” అన్నాడు 
వాసు. “ సరే, అడిగి చూడు , ” ఒప్పుకుంది మొసలి . 


“ బుట్టా , బుట్టా , ”వాసు అడిగాడు . “ మా ఇద్దరి సమస్య నువ్వు పరిష్కరించాలి. ఈ 

మొసలి ఒక ఉచ్చులో చిక్కుకుని ఉంది . తనని కాపాడితే బంగారు కంకణం ఇస్తాను 
అంది .కానీ 
, నేను కాపాడిన తరవాత బంగారు కంకణం లేదు , నిన్ను తినేస్తాను 
అంటోంది . ఇది కృతజ్ఞత అనిపించుకుంటుందా ? ” 


“ నేను కొత్తగా ఉన్నప్పుడు యజమానికి బజారు నుంచి 
సరుకులు తెచ్చిపెట్టే 
దానిని. అతడి భార్యకి పళ్లు తెచ్చిపెట్టే 
దానిని . వాళ్ల పిల్లలతో ఆడుకునే 
దానిని . ఇప్పుడు ముసలి 
దానిని అయిన తరువాత నన్ను నదిలో పారేశారు ,” బుట్ట 
చెప్పింది . 


“ మనుషులకు కృతజ్ఞత లేదు . అటువంటప్పుడు ఈపిల్లవాడికి నువ్వు 
కృతజ్ఞత ఎందుకు చూపించాలి . వెంటనే ఇతడిని తినేశెయ్ , ” అంది బుట్ట . 
“ నువ్వుచాలా మంచిదానివి , ” అంది మొసలి . “ ఇప్పుడే ఇతడిని 
తినేస్తాను . ” 


“ లేదు ! ” అరిచాడు వాసు . 
అప్పుడు నీటిలో తేలుతూ వస్తున్న ఒక 

టోపీ 
కనిపించింది . అతడుదానినిపిలిచాడు . 


“ ఏమిటి విషయం? ” 

టోపీ అడిగింది 
“ ఉచ్చులో చిక్కుకున్న ఈ మొసలి ఏడుస్తుంటే చూశాను, ” చెప్పాడువాసు. “దీని 
ప్రాణాలను నేను కాపాడాను. ఇప్పుడు ఇది నన్ను తినేస్తానని అంటోంది . ఇది 
న్యాయమేనా ? ” 


“ నేను కొత్తగా ఉన్నప్పుడు యజమానిరోజు నన్ను పెట్టుకుని గర్వంగా 
పట్టణానికి వెళ్లేవాడు . ఎండ నుంచి ,వాన నుంచి నేను అతడికి రక్షణ 
ఇచ్చాను . 

కానీ 
, నేను పాతగా అయిన తరువాత నన్ను నదిలో పారేశాడు . ” 


- 


“ మనుషులకు కృతజ్ఞత లేదు ,కాబట్టి నువ్వు కృతజ్ఞత చూపనవసరం 
లేదు . ఈపిల్లవాడిని తినే శెయ్ , ” అంది 
టోపీ. 


“ విన్నావు కదా ? ” వాసుతో అంది మొసలి . తరవాత అతడిని 
తినెయ్యటానికి సిద్ధమయ్యింది . 


ا 


ه 


توبا 
بوية 
أنا 
لست 
دیه 
در 
ماه 
مه 
لا 
عه 
قصه 


యిటుకులు దులుపుకులకు 


tw 


w 


w 


“కాదు ! అప్పుడేకాదు ! ” అన్నాడు వాసు. “ ఆ అరటి 
చెట్టులో ఉన్నకోతిని అడుగుదాం . ” 
“ సరే , తొందరగా కానివ్వు, ” అసహనంగా అంది మొసలి . 
“ ఇది నీ చివరి అవకాశం. ” 


“ కోతీ ,కోలీ ! " వాసు పెద్దగా అరిచాడు. “ ఈ మొసలి నన్ను 
తినెయ్యబోతోంది ! ” 
“ నాకు ఏమీ వినిపించటం లేదు ! ”కోతి అరిచింది . “ కొంచెం 
దగ్గరగా రండి . ” 


మొసలి ఒడ్డువైపుకి ఈదసాగింది .వాసు మళ్లీ 
గట్టిగా అరిచాడు , “ ఈ 
మొసలి ఒక ఉచ్చులో చిక్కుకుని ఉంది .... ” 
“ ఇప్పుడు కూడా నాకు ఏమీ వినపడటం లేదు ! ”కోతి అరిచింది . 
“ మరి కొంచెం దగ్గరకిరాకూడదూ ? ” 
ఆ మొసలి ఒడ్డువైపుకి ఈదుతూ , “ ఈ 
పిల్లవాడిని తొందరగా తినాలని 
ఉంది , ” అంటూ కోపంగా గొణిగింది . 


అప్పుడు ఏమయ్యింది !వాసు ఒడ్డు మీదకి దూకి తన ప్రాణాలను 
కాపాడుకున్నాడు . 
“ నీకుధన్యవాదాలు, ” అతడుకోతితో అన్నాడు . “ నా ప్రాణాలు 
కాపాడావు. అందుకు నీకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ” 


“ నాకు ఒక సహాయం చెయ్యాలి ,” కోతి అంది . “ ఇంకా చాలా అరటి 

మొక్కలను పెట్టమని మీ నాన్నకి చెప్పు . అప్పుడు అందరికీ 
కావలసినన్ని అరటిపండ్లు దొరుకుతాయి . నేను ఎప్పుడైనా అరటి 
చెట్లలో కనపడితే నన్ను చూడనట్టు ఉండు . నా సంగతి ఎవరికీ 
చెప్పకు . ” 


“ అలాగేచేస్తాను ,” 
వాసు మాట ఇచ్చాడు . 


- 


అయిపోయింది . 


